చిత్రాలు : చంద్ర శేఖర్‌ జోషి ; అనువాదం: కె. ఎస్‌. వసంతలక్షి 


ISBN 81-237-1902-2 


ప్రధమ ముద్రణ 1998 (శక 1920) 

మరాఠీ మూలం ఆ ఇండియన్‌ ఇన్‌స్ట్‌ట్యూట్‌ ఆఫ్‌ ఎడు కెషన్‌ 
తెలుగు అనువాదం అ నెషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండియా, 1998 
CHATUR LADKI (Telugu 

రూ. 6.00 

డెరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండియా, ఎ-5, (గ్రీన్‌పార్క్‌, 
న్యూఢిల్లి - 110016 ద్వారా (పచురింపబడినది. 


లో ఒక పేద రైతు ఉండే వాడు. అతనికి నలుగురు పిల్లలుండే వారు. 


ఒక ఊరి 









క మారు మహమ్మారి జబ్బు ఆ ఊరంతా [ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది. తండ్రికి ఎంతో చేదొడు 
వ్యాపించింది. దాంతో అతని భార్య, ముగ్గురు పిల్లలూ ‘| వాదోడుగా ఉండిరి 
మరణించారు. ఒక్క ఆడపిల్ల మాతం బతికి బైటపడింది. 


క 7 rs: Hl 





రో 















నా కూతురు పెద్దదౌతోంది. 
సరైన చీరెలు కొనాలింక. 
కాని డబ్బేది? 


ఒక రోజు ఆ అమ్మాయి ఇలా అంది 


హా గ్ల చ 


గ బాగుచేయించాలి. 


పోతే మనం తల 













షావుకారుగారూ. నాక్కొంచెం 
అప్పు కావాలి. తెండిగింజలు 


గాక తెచ్చుకోడానికి కూడా డబ్బుల్లేవు. 
ప పోలంలో నాటేందుకు విత్తనాలు, కాస్త 
ఎరువు కూడా కొనాలి. నాకూతురుకు 
చీరెలు తేవాలి. కాస్త డబ్బు అప్పు 








అయ్యోబాబు, పిల్లని మీ 

“ఇదివరకు తీసుకున్న అప్పింకా ఇంటికి పంపించేస్తే నాకెవరు సాయం 
తీర్చనేలేదు, నువ్వు. అయినా గానీ చేసారు బాబు? ఈ మారు పంటలు 
డబ్బిస్తాను మీ అమ్మాయిని మా బాగా పండ నివ్వండయ్యా, అప్పు 


ఇంట్లో పనికి పంపించు.” 


రెతు అప్పు తీసుకుని వెళిపోయాడు. అతడు అతని కూతురూ ఆకాశం వంక ఆశగా చూస్తూగడి పేవారు. 
కానీ వానలూ లేవు. పంటలూలేవు. నేల బీటలు వారింది. పశువులు చనిపోసాగాయి. 
























వానను. ఏమయ్యా నా అప్పేది? 
త్వరగా తీర్చెయ్యి లేకపోతే జైలుకు 
పంపిసాను. మూడేళ్ల నుండీ అప్పు 
తీసుకోవడమేగానీ, తీర్చడమేం 
లేదా? అన్నీదొంగ 


ఒక రోజు రతూ అతని కూతురూ విచారంగా కూర్చుని 
ఉన్నారు అమ్మాయి బెంతకుడుతుంది. అప్పుడు 
ఇంటికి షావుకారు వచ్చాడు. 


. తారకా 












౨తు భయపడుతూ లేచి నిలబడ్డాడు షావుకారు రెతును 
పొలంలో ఒక మారు మూలకు పిలుచుకెల్లాడు. 


చూడు. అప్పు తీర్చేందుకు 
ఒక సులభమైన ఉపాయం ఉంది. 
నీ కూతుర్ని నేను పెల్లిచేసుకుంటాను 
ఇక నీకప్పుడు డబ్బే డబ్బు 
కాదన్నావంటే, నీ ఇంటిని 
నాశనం చేసేసాను. 





















రైతు అవాక్కయి పోయాడు. తన గుడ్రఘశ్రపి 


















నిన్ను పెల్లి నాన్నగారూ, షావుకారు 
- . దగరికె , 
నాన్నగారూ చేసుకుంటాడుట.ఈ షావుకారు n ళండి అతనెంత 
- మన దగ్గర్నుంచి జన్మ జన్మల పెద్ద వాడు నేనతనికి 









మనవరాలి వయసుదాన్ని 
నన్నుగనుక చూస్తే అతడు తన 
పట్టుదల వదిలేస్తాడు. 


బెదిరించాడు? అలా కాగట్టున్నాడుః 









వతూ, అతని కూతురూ షావుకారు వద్దకి వెల్లారు. బైట గుమ్మం దగ్గరే ఉన్నాడు పావుకారు 
ఇద్దరు ముగ్గురు నౌకరు కూడా అక్కడే ఉన్నారు. 





J | 


Wy 
i fr] | క 


మేము నిరుపేదలం 
బాబూ! మమ్మల్ని మీరు 
కనికరించాలి. 


చూడు, ఎవరి నుదుటి (న అటుల 
రాతా మారదు ఎలా జరగాలో 


పరీక్తి సారు? బాబూగారూ! 
అలా జరుగుతుంది. ణ్‌ 


నీ అదృష్టాన్ని పరీక్తి దాం. 
ఎటు వంటి ఫలితం 
వచ్చినా భరించాలి. 





ఇదిగో, ఈ తలుపు దగ్గిర నల్లవి, త్తెల్లవి రాళ్లు ఉన్నాయి. 
.ఈ సంచిలో ఒక నల్లరాయిని, తెల్లరాయిని వేస్తాను. ఈ 
సంచిలో చెయ్యిపెట్టి నువ్వొక రాయి బైటికి తియ్యి నల్ల 
రాయి గనుక బైటికి తీస్తే, నన్ను పెల్లాడాలి. ఒక వేళ 
తెల్లరాయి గనుక తీస్తే, మీ అప్పంతా రద్దు చేసేస్తాను. 
అహెన నువ్వు పెళ్లాడాలనే షరతు కూడా 

ఉండదు. సరేనా? 















షావుకారు వంగి రెండు నల్ల రాళ్లు 
తీసి సంచిలో వేశాడు. అ అమ్మాయి 
విశితంగా గమనిస్తూనే ఉంది. 





ఒద్దమ్మా-ఒద్దు 
దీనికి ఒప్పుకోకు 


షావుకారు ఆమె ముందుకి సంచిని చాచాడు. ఆ 
అమ్మాయి సంచిలో చేయిపెట్టి ఒక రాయిని బైటకు 


తీసింది చెయ్యి బైటకు తీస్తూనే గబుక్కున 
రాతిని చెయిజార్చి కింద పడవేసింది. 


[౪ క్షమించండి షావుకారుగారూ! 
నా చేతిలో నుంచి రాయి కింద 
పడిపోయింది. రెండోరాయి సంచిలోనే 
ఉందిగదా. చూడండి. అది 
తెల్లదో, నల్లదో? | 












రైతు కూతురు షావుకారు కాళ్లకు దణ్ణం పెట్టింది. 


| ||| 


చకా అప్పు రద్దయి పోయింది. భగవంతుడ 


తాను చేసిన మోసం ఆమెకు తెలిసి పోయిందని షావుకారు (గ్రహించాడు. 
ఆ అమ్మాయి సంచిని వెంటనే తన చేతులోకి తీసేసుకుంది.. సంచిలోనుంచి 
నల్లరాయిని తీసి చూపెట్టింది. 










నా అదృష్టానికి పరీక్ష అయిపోయింది. 











సంచిలో మిగిలి ఉన్నది 

నల్లరాయి బాబుగారూ! 
అంటే నా చేతినుండి జారిన 
నాయి తెల్లదన్నమాట. 








a. 






అమ్మా! మన అప్పు రద్దె పోయింది. 
నాన్నా, ఇది ఉట్టి అదృష్ట వశాతూ అ 


,/ జరగలేదు తెలుసా! షావుకారు మోసగాడు. {| 
అతని మోసం నేను తెలుసు కొన్నాను. 
సేదవాళు తమ అమాయకత్వాన్ని పోగొట్టు 
కోవాలి. మనం తెలివి 
తేలలతోడఉంటే 
అతడి లాంటి వాళ్ల 
చేతుల్లో చిక్కుకోం. 


ఆకాశంలో మబ్బులు కమ్మాయి. వాన 













Printed at Shivam Offset Press, &- 12/1 Naraina Indl. Area, Phase-I, New Delhi-110 028 


